5/22/13 


| 


పురుష లక్షణం: స్క్రీన్‌ప్లే ఉపకరణాలు : స్క్రీన్‌డ్రామా 


Share 0 More Next Blog» 


పురుష లక్షణం 


people may forget what you said ,people may forget what you did,but they will never forget how you made them feel. - 


Friday, May 4, 2012 


స్కీన్‌ప్లే ఉపకరణాలు : స్కీన్‌డ్రామా 


LINING ౯ A QOUCTATHUN 


స్కీన్‌డ్రామా : కథని మనం దృశ్యమాధ్యమంలో చూపిస్తున్నాం కనుక పాత్రల చర్యలని దృశ్య రూపంలో ఏవిధంగా 
మలచాలి అనే అంశంపై మన దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడే మన rE మనం న్యాయం చేసిన వారం 
అవుతాము. ఒక దృశ్యం వెయ్యిపదాలకి సమానం అనే లోకోక్తిలో ఎంతో అర్దం వుంది. 


దృశ్య మాధ్యమానికి రాయడం అంటే "బస్టాప్‌లో ప్రయాణికులున్నారు, బన్‌ వచ్చింది. 
అప్పటిదాకా బస్‌ కోసం చూచిన పుల్లయ్య బన్‌ ఎక్కాడు. కండెక్టర్‌ వచ్చి టికెట్‌ కొట్టాడు. బన్‌ వెళ్లిపోయింది. ఫేడ్‌ బెట్‌ 
-!11??. చూచేవాడికి ఆసక్తి అసంకల్పితంగా కలగదు. ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించాల్సిన బాధ్యత కథకుడిది, 
దర్శకుడిది. సినిమా దర్శకుడిగా అతని మొదటి ప్రాధాన్యత దృశ్యం, అత్యంత అల్పమైన అతని రెండో ప్రాధాన్యతగా 
సంభాషణనే చెప్పాలి. దృశ్యాల్లో కథ చెప్పాలంటే కేవలం మెదడు ఉపయోగిస్తే చాలదు, దానికి హృదయం కావాలి. 
సంభాషణపై ఆధారపడటం అనేది ఒక వ్యసనం లాంటిది. ఏదో చూపిస్తామని చెప్పి పిలిచిన ప్రేక్షకుడికి - అతని కంటికి 
కాక చెవికి పని కల్పించడం ఎంతవరకూ సమంజసం? 


సినిమా అనేది దృశ్యమాలిక. ee తరువాత దృశ్యం మారుతుండగా కథ ముందుకు 
నడుస్తుంది. దీన్నీ కథ అభివృద్ది చెందడం అంటాం. సంభాషణతో నడిచే కథల్ని గమనించండి అవి ఎక్కడ వేసిన 
గొంగళి వ. అన్నట్టు ఉన్న చోటు నుండి కదలకుండా పడివుంటాయి. పాత్రల చర్యల్ని దృశ్యరూపంలో కి 
మార్చడమే స్కైన్‌ద్రామా అన్నాం దృశ్యరూపంలో రాయడం అంటే ఏమిటో చూద్దాం. * చర్య ప్రత్యేకమైన ఉపకరణం 
కాబట్టి ట్ట సందర్భాన్ని బట్టి చర్చిద్దాం. 


ఉదా: 1.బస్‌స్టాప్‌ ఉదాహరణలో కూడా సంభాషణ ఎక్కడా లేదు. ఐనప్పటికీ అది దృశ్యరూపంలో కూర్చిన 
సన్నివేశంగా అంగీకరించలేము. 

2.అతని హృదయంలో అగ్ని పర్వతం బద్దలైంది. కోపం లావాలా ఉప్పొంగింది. వర్ణనలు నవలా ప్రక్రియలు. 
3.దూరంగా వున్న జనాలకి వినపడేలా పెద్దగా సంభాషణలు పలుకుతూ ఆకర్షించడం నాటక ప్రక్రియ. 


greenlong 7124.blog spot.in/2012/05/blog-post_04.html 


New Post Design 
Maya Angelou 
Blog Archive 
v 2012(7) 
సౌ August (1) 
v May (6) 
స్కీన్‌ప్లే ఉపకరణాలు : సమస్య & 
—సంఘర్ల్షణ 
9 
స్కీన్‌ప్లే ఉపకరణాలు : చర్య 
స్కీన్‌ప్లే ఉపకరణాలు : ప్రేరణ 
పాత్ర చిత్రణ 


»> 2010 (7) 


About Me 


గీ 
I 


Aaditya Chowdary Mulpuri 


Those that know do, Those that 
understand teach. 


View my complete profile 


My Blog List 
[23] గురుకులం 
జా అఖిలాండకోటి బ్రహ్మాండ 
నాయక రాజాధిరాజ 
యోగిరాజ పరబ్రహ్మ సమర 


సద్గురు శ్రీ శిరిడీ సాయినాధ 


Sign Out 


మహరాజ్‌ కీ జై - ఓం శ్రీ సమర్ధ 
సద్గురు సాయినాధాయ నమః 


*నిరిడీ సాయి బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు*: 


1.మొదట 16 సంవత్సరాల బాలుడిగా 
ప్రకటితమైన సంవత్సరం - 1854(వేప చెట్టు - 
ప్రస్తు... 

2 years ago 


[23 ప్రకృతి & సౌందర్యం 
కల్లో లం... - కలలు.. నిజం 
'కావు ఎందుకో తెలీదు.. కల 


ః మధురం, ఐనా ఆయుష్షు 
క అల్పమే అని తెలీదు.. తెలిసీ 
తెలియని వాస్తవాలే 


కలలై...కరుగుతాయని 


1/4 


5/22/13 పురుష లక్షణం: స్కీన్‌ప్లే ఉపకరణాలు : స్కీన్‌డ్రామా 
మరి దృశ్యం అంటే ఏమిటి? దృశ్యం ప్రాధాన్యత ఏమిటి? తెలిదు... నిదుర లేచాక స్వప్న... 


1year ago 


బస్‌స్టాప్‌ ఉదాహరణనే తీసుకుందాం. ఇది చూడటం ద్వారా మనలో ఎలాంటి స్పందన కలగడం లదు. బస్‌ వచ్చింది 
ఎక్కి కూరో ఎవటంలో అర్దం వుంది కానీ సినిమా కథని మనం చూస్తున్నప్పుడు ఈ సన్నివేశం ఇక్కడెందుకుంది? 
ఇక్కడితను ఏం చేస్తున్నాడు? తర్వాత ఏక్కడికి వెళ్తాడు లాంటి ఎన్నో ప్రశ్నలు మనసులో మెదులుతూవుంటాయి. 


|= 12.దత్తావధూత సమర్ధ 
అ సద్గురు నాయుడు స్వామి 
! ౪ మహరాజ్‌ (లక్ష్మీ పురం, 
టె జట్‌ కర్నూలు జిల్లా) - 


వ నమోస్తనంతాయ 
అంటే చూస్తున్నప్పుడు మనం ప్రస్తుత సన్నివేశానికి, తరువాత జరగబోయే సన్నివేశానికి మధ్యనున్న సహస్రమూర్తయే 
5 ఫ్‌ ల సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే 
సంబంధాన్ని తెలుసుకోగో రుతున్నాం. అంటే సన్నివేశం ద్వారా మనకేం తెలియాలి? పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే 
నమః మహాముని మౌన ప్రభోదాకృత 
దక్షిణామూర్తి వేదవేదాం... 


6 months ago 


1.మనలో ఏదైనా స్పందన కలగాలి లేదా కనీసం 


(ఇక్కడ స్పందన అంటే ఆ సన్నివేశం ఏ రస ప్రధానంగా రాసామో ఆ రసస్పందన ప్రేక్షకుడిలో కలగాలని భావం) రై భక్తి & భగవంతు 
గ్‌ ౧.1.0౧వంతుడు 
2.మనం చూస్తున్న సన్నివేశంలో కథకి గానీ లేదా పాత్రకి గానీ సంబంధించిన సమాచారం వుండాలి దానితో EE (ఆధ్యాత్మికం)- 


న విఘ్నేశ్వరునికి - సరస్వతి 
"క . ౧ మాతకి నమస్కారం - శ్రి 
(తట్‌ గురుభ్యో నమః గురుదేవులు 
సమర్ధ సద్గురు సాయినాధ 
మహరాజుకి, దత్తావధూత సమర్హ సద్గురు 
నాయుడు స్వామి మహ... 
4 months ago 


పాటుగా, 
3.ప్రస్తుతం చూస్తున్న సన్నివేశానికి ముందు, దాని తర్వాత వచ్చే సన్ని వేశాలకి ఏదో ఒక సంబంధం వుండి తీరాలి. 


“కథని షాట్స్‌ ద్వారా చెబుతున్నాం కాబట్టి రాస్తున్న స్కిప్ట్‌లోని పదాలు షాట్స్‌ రూపొందించడానికి అనుగుణంగా 
ల నే అ 


వుండాలి. మరిన్ని వివరాలు సన్నివెశం, సంభాషణ అన్‌ ఉపకరణాల గురించి చర్చించేప్పుడు తెలుసుకుందాం. 
అణకువ, విధేయత ఇస్లాం 

=. పదానికి అర్దం అరబిక్‌ పదం 

ఇ సలేమా నుండి పుట్టిందిది... 

నువ్వెక్కడ పుట్టావు... ఎక్కడ 

పెరిగావు.. నీ మూలమేది.. ఈ 


కథని కెమెరాతో చిత్రీకరించి ఆ తర్వాత ఎడిట్‌ చెయ్యడం జరుగుతుంది. కనుక ఛాయాగ్రహణం, దేశం తిండి... 
కూర్పు అనే ఈ రెండు కళలు పరస్పర ఆధారితాలు. ఎడిటింగ్‌ అనే కళకి సంబంధించి కథని చెప్పడానికి ఎన్నీ 4mMonhs లలల 
మెలకువలున్నాయి. (దై సాహితీ వనం 


- మూల్పూరి. ఆదిత... 


భావన - యుగాలు కణాల 
కా అలం రతందిపోన్‌ ఎదు 
| 1 నీవను భావన, నీలో కరిగిపోనీ. 
ఉదా : కొంత సమయం గడిచింది అని చెప్పడానికి ఉపయోగించే Dissolve. a 
చాలా కాలం గడిచింది అని చెప్పడానికి ఉపయోగించే Fade out. 


. న | . 7 year ago 
వీటిని TTanNsItiOns అంటారు. Montage Sequence, Transitions, Continuity Editing & 
Dynamic Editing వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 
Followers 
ఛాయాగ్రాహకునితో దర్శకుడు సంభాషించడానికి ప్రత్యేకమైన పదజాలం వుంది. విజువల్‌గా కథని soln this site 


with Google Friend Connect 


చెప్పాలనుకున్న ప్పుడు ఆ సాంకేతిక పదజాలం పట్ల కథకుడికి కనీస అవగాహన ఎంతో అవసరం. Shots, 
Angles, Compositions, Continuity, Cutting, Lenses, Filters, Colour Schemes పట్ల అవగాహన 
ఎంతో అవసరం. 


Members (3) 


Bm: ఆ 


Already a member? Sign in 
ఈ క్రింది సన్నివేశం చూడగానే మీకు దృశ్యరూపంలో కథ చెప్పడం ప్రాముఖ్యత అర్దం అవుతుంది. 


link 1 
http://www.youtube.com/watch?v=doRUuRMO2rAs 


(ఇది మూకీ సినిమా అనుకోకండి) 


- ఆదిత్య బౌదరి.మూల్పూరి 


(greenlong2498@gmail.com) 


Posted by Aaditya Chowdary Mulpuri at 1:15 AM 


Recommend this on Google 


2 comments: 


Sudha May 4, 2012 at 5:12 PM 


greenlong 7124.blog spot.in/2012/05/blog-post_04.html 


5/22/13 పురుష లక్షణం: స్కీన్‌ప్లే ఉపకరణాలు : స్కీన్‌డ్రామా 


ల్లీ సన్నివేశం ద్వారా మనకేం తెలియాలి అంటూ ప్రశ్నించి మీరిచ్చిన సమాధానం, టాకీ సినిమాయే అయినా మూకీలా మాటలు లేకుండా తీసిన 
పుష్పక విమానం సన్నివేశానికి బాగా అతికింది.ప్రేక్షకుడిలో స్పందన కలగడం, సన్నివేశానికి ముందు గానీ వెనక గానీ జరిగే కథకి సంబంధం 
ఉండడంగానీ. మీ వ్యాసంలో విషయాలు మీరిచ్చిన లింక్‌ ల ద్వారా బాగా అర్థమయ్యాయి. ధన్యవాదాలు. 


Reply Delete 


ఆదిత్య చౌదరి.మూల్పూరి May 10, 2012 2 9:29 PM 
M 


thnx sudha garu 


Reply Delete 


|\ENEErE YOUur comments 


| Sign out 


Subscribe by email 


Comment as: | Aaditya Chowdary Mulpuri (Google | 


Links to this post 


Create a Link 


Newer Post Home Older Post 


Subscribe to: Post Comments (Atom) 


haram 


హారం క 


Kkudali 


స 3 కూడళ్‌ తెలుగు బ్లాగుల నమాహోరం  1006421.00 


Total Pageviews cc 


| 2,529 శ 


greenlong 7124.blog spot.in/2012/05/blog-post_04.html 3/4 


5/22/13 


greenlong 7124.blog spot.in/2012/05/blog-post_04.html 


పురుష లక్షణం: స్కీన్‌ప్లే ఉపకరణాలు : స్కీన్‌డ్రామా 


9 Live Traffic Feed 


UNLIMITED i 


Domains, bluehost 


A visitor from Hyderabad, 
Andhra Pradesh viewed 
"పురుష లక్షణం: రచయిత 
పరిచయం" 6 ౧105 ago 

A visitor from Munich, 
Bayern viewed "పురుష 
లక్షణం" 19 days 9 hours 
ago 

A visitor from Hyderabad, 
Andhra Pradesh left 
"పురుష లక్షణం" Va 
3.bp.blogspot.com 21 
days 1 hour ago 

A visitor from Hyderabad, 
Andhra Pradesh viewed 
"పురుష లక్షణం" 21 days 1 
hour ago 

A visitor from Hyderabad, 
Andhra Pradesh left 
"పురుష లక్షణం: May 
2012" via 
4.bp.blogspot.com 24 
days 23 hours ago 

A visitor from Hyderabad, 
Andhra Pradesh left 
"పురుష లక్షణం: స్కీన్‌ప్లే 
ఉపకరణాలు : సమస్యు & 
సంఘురణ'" "12 
4.bp.blogspot.com 24 
days 23 hours ago 

A visitor from Hyderabad, 
Andhra Pradesh left 
"పురుష లక్షణం: May 
2012" via 


4.bp.blogspot.com 25 
days ago 


Ethereal template. Powered by Blogger. 


4/4 


